కవిశిరోమణి 
ఆబార్య రావికంటి వసునందన్‌ 


RENNIN NINN | 


జననం : 04.05.1949 క 
జన్మస్థలం : కమాన్‌పూర్‌ కరీంనగర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
తల్లిదండ్రులు : కీ.శే. శ్రీమతి జగ్గమాంబ, శ్రీ కిష్టయ్య. 


ఉద్యోగం : డీన్‌, ఆర్ట్‌ ఫ్యాకల్టీ, డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, 
హైదరాబాదు. (30.06.01 - 30.06.04) 


రచనలు : రతీప్రద్యుమ్నము (గద్య కథాకావ్యం - 1971) వేణీ సంగమం (గేయం, 
పద్యం - 1975) గురుకులము (విమర్శనాత్మక గద్య కథాకావ్యం - 1978) 
భావదీపికలు (సాహిత్స వ్యాససంపుటి - 1980) భారతం (పద్యకథాకావ్యం - 1 980 
సాధన (వచన కవితా సంపుటి - 1981) బలి గేయ కథాకావ్యం - 1981) త్రయి 
(మానవ మనస్తత్వ కావ్యం - 1982) భూమిక - ఒక సమగ్ర పరిశీలనం (ఎంఫిల్‌. 
సిద్ధాంత వ్యాసం - 1985) అష్టాక్షరి (సినారె కృతులపై సాహిత్య వ్యాసాలు - 1987) 
ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - 'విశ్వంభరి విలక్షణత (పిహెచ్‌డి. 
సిద్ధాంత వ్యాసం - 1990) ప్రజావిజయం (రేడియోరూపకం - 1990) శ్రీరామ 
చరితామ్యతమ్‌ (పాటలు - 1992) ప్రయోజన దండకాలు (దండకాలు - 1993 
కలం కదిలితే (వచన కవితాసంపుటి - 2003) లోవెలుగు (ముక్తక కావ్యం 
జైగణేశ్‌, బాలాజీ (భక్తిపాటల ఆడియోక్సాసెట్స్‌ - 1994) శ్రీవేంకటేశ్వర తారావళి 
(పాటలు మెరుపు మెరిస్తే (వచనకవితా సంకలనం) వానకురిస్తే (వచనకవితా 
సంకలనం. 

పురస్కారాలు : ఎ.పి.ఎ. యు.యన్‌. సమాఖ్య కడప స్వర్ణపతక పురస్కారం (1982, 
డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం (1982, శ్రీతేరాల జగటిశ్వర్‌ స్మారక 
పురస్కారం (1993), శిల్హా ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఉత్తమ విద్యావేత్త పురస్కృతి (1993), 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కృతి (2002), డా. వానమామలై 
వరదాచార్య సాహిత్య పురస్కారం (2003, కవిశిరోమణి బిరుదప్రదానం (2003, 
డా.జె.ఆర్‌. ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ రజతోత్సవ స్వర్ణపతక, స్వర్ణకంకణపురస్కారం (2003, 
వానమామలై జగన్నాథాచార్య సాహిత్య పురస్కారం (2004), : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
ఉగాది పురస్కారం (2004). 


కనిశిరోనుణీ 
ఆబార్య రావికంటి వసునందన్‌ 


www.etelangana.org 


Endaro Mahaanubhavulu 
by 

Kavishiromani 

Prof. Ravikanti Vasunandan 


First Edition: 2006 
© Writer 


Copies: 1000 
Price: Rs. 50/- 


For Copies: 


1. AllBranches of Visalandhra 
2. Praja Shakthi Book House 
Hyderabad & its all Branches 
3. Navodaya Book House 
Opp.Lane to Arya Samaj Mandir, Koti, Hyderabad 
4. Book Links, Near YMCA, Narayanaguda, Hyderabad. 
5. Disha Book Centre, Chikkadpally, Hyderabad. 
6. Prof. Ravikanti Vasunandan 
Dr. B.R. Ambedkar Open University, Road No.46, 


Jubilee Hills, Hyderabad - 500 033. 
Cell: 9849852182 


Printed at: 


Vipla Computer Services 

(Designers & Multicolour Offset Printers) 
Nallakunta, Hyderabad - 500 044. 

Ph. 276769 10, 55348445 


అంకితం 


సహృదయ సంపన్నులకు 
సంఘసేవా తత్పరులకు 


మాన్యశ్రీ మీలా సత్యనారాయణగారు 
మునిసిపల్‌ ఛైర్మెన్‌ 
సూర్యాపేట్‌ 


మాన్యశ్రీ అనంతుల జనార్దన్‌గారు 
ఛైర్మెన్‌, సుధా కో-ఆపరేటివ్‌ అరన్‌ బ్యాంక్‌ 
సూర్యాపేట్‌ 


www.etelangana.org 


ఈ క్యతిలోని ఇతివ్యత్తాలను 


ధారావాహికంగా ప్రచురించిన 
లైశ్య ప్రబోధిని 
వానబీ స్రవంతి 
లాసవీ ప్రభ 
మాస పత్రికలకూ సంపాదకులకూ 


కృతజ్ణతలు 


మనసారా ఆశీర్వదించి 
ప్రచురణకు ప్రోత్సహించిన అమృతహ్యదయులు 
సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి, భీమిలి గారికి 


భక్తిప్రర్వక ప్రత్యేక కృతజ్ఞతలు 


పలాన రా కనని 


www.etelangana.org 


కవిశిరోమణి 
ఆచార్య రావికంటి వసునందన్‌ 


జననం : 04.05.1949 

జన్మస్థలం : కమాన్‌పూర్‌, కరీంనగర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
తల్లిదండ్రులు : కీ.శే. శ్రీమతి జగ్గమాంబ, శ్రీ కిష్టయ్య 
ఉద్యోగం : తెలుగు ప్రొఫెసర్‌, 


డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాదు. 


రచణలు 
కథా కావ్యాలు: 
రతీప్రద్యుమ్నము (గద్య కథాకావ్యం - 1971) 
గురుకులము (విమర్శనాత్మక గద్య కథాకావ్యం - 1978) 
భారతం (పద్య కథాకావ్యం - 1980 - డా॥ దేవులపల్లి కృష్ణశాస్త్రి 
స్మారకపురస్మారం పొందిన కృతి) 
బలి (గేయ కథాకావ్యం - 1981) 


దీర్హకావ్యాలు : 

త్రయి (1982) 

మనస్సు (2004) 

గేయ కావ్యాలు: 

శ్రీరామ చరితామృతమ్‌ (పాటల్లో రామాయణం - 1992) 
శ్రీవేంకటేశ్వర తారావళి (సంకీర్తనలు-2005) 

ఎందరో మహానుభావులు (జీవిత చరిత్రలు - 2006) 


సాహితీ విమర్శ - పరిశోధన: 

భావదీపికలు (సాహిత్య వ్వాససంపుటి - 1980) 

అష్టాక్షరి (సినారె కృతులపై సాహిత్య వ్యాసాలు - 1987) 

భూమిక - ఒక సమగ్ర పరిశీలనం (ఎం.ఫిల్‌. సిద్దాంత వ్యాసం - 1985) 

ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత 
(హెచ్‌.డి. సిద్ధాంత SHO tI) 


www.etelangana.org 


వచన కవితలు : 

సాధన (కవితా సంపుటి - 1981) 

కలం కదిలితే... (కవితాసంపుటి - 2003) 
మెరుపు మెరిస్తే... (కవితా సంపుటి-2004) 
వాన కురిస్తే... (కవితా సంపుటి-2005) 
నేల నవ్వితే... (కవితా సంపుటి-2006) 


వివిధ కృతులు ; 

వేణీ సంగమం (గేయం, పద్యం - 1975) 

ప్రజావిజయం (రేడియోరూపకం - 1990) 

ప్రయోజన దండకాలు (దండకాలు - 1998) 

జైగణేశ్‌, బాలాజీ (భక్తిపాటల ఆడియో క్యాసెట్స్‌ - 1994) 
లోవెలుగు (ముక్తకాలు - 2004) 


ముద్రణలో : 
మనసు నిండితే... (కవితా సంపుటి) 
సింగిణీ మొలిస్తే... (కవితా సంపుటి) 
ఆచార్య్‌ వసునందన్‌ కీ కవితాయేం (కావ్య్‌-సంగ్రహ్‌) 
రావికన్నులు (సంక్షిప్త కవితలు) 
బాలజ్యోతులు (పిల్లల కథలు) 
పురస్కారాలు 
ఎ.పి.ఎ.యు.యస్‌. సమాఖ్య కడప స్వర్ణపతక పురస్కారం (1982) 
డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం (1982) 
శ్రీ జమిలి నమ్మాళ్వార్‌ స్మారక పురస్కారం (1990) 
శ్రీ తేరాల జగదీశ్వర్‌ స్మారక పురస్కారం (1993) 
శిల్పా ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఉత్తమ విద్యావేత్త పురస్కృతి (1993) 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కృతి (2002) 
డా. వానమామలై వరదాచార్య సాహిత్య పురస్కారం (2003) 
కవిశిరోఘణి బిరుదప్రదానం (2003) 
డా.జె.ఆర్‌. ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ రజతోత్సవ స్వర్ణపతక, స్వర్ణకంకణ పురస్కారం (2003) 
వానమామలై జగన్నాథాచార్య సాహిత్య పురస్మారం (2004) 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉగాది పురస్కారం (2004) 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్మారం (2004) 


శ్రీ త్యాగరాజస్వామి 


ఎందరో మహానుభావులు! త్యాగులు, యోగులు, సకలకళా పారీణులూ 
విలసిల్లిన ఈ పరమపావన భరతభూమిలో - శ్రీ రామనామసంకీర్తన సుధా 
కళానిధిగా విరాజిల్లిన మహాభక్త శిరోమణి, మహనీయ వాగ్రేయకారుడు 
శ్రీ త్యాగరాజస్వామి. ఆంధ్రప్రదేశ్‌లోని నేటి ప్రకాశంజిల్లా కాకర్ల గ్రామం నుండి 
క్రీశ. 1600 ప్రాంతంలో తమిళనాడులోని తంజావూరు మండలం 
“తిరువారూరు” పుణ్యక్షేత్రానికి మహారాష్ట్ర ప్రభువుల ప్రోత్సాహంతో వలస 
వెళ్లారు శ్రీ త్యాగరాజు పూర్వీకులు. ములకనాటి శాఖకు, భరద్వాజ గోత్రానికి, 
ఆపస్తంబ సూత్రానికి చెందిన ఈ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో వేద సంస్కృత 
విద్యలకూ, రామాయణ ప్రవచనానికీ ప్రసిద్ధి వహించిన రామబ్రహ్మం, సీతమ్మ 
దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా అవతరించిన ఆనంద సంపత్సలం 
నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి: తిదువారూరులోని శివాలయంలో 
“కమలాంబ త్యాగరాజస్వామి” అనే పేర్లతో కొలువై ఉన్నారు శివపార్వతులు. 
శ్రీ త్యాగరాజస్వామి అనుగ్రహంతో క్రీశ. 1767, మే 4వ తేదీ సర్వజిత్‌ నామ 
సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి సోమవారం రోజున అవనీ తలాన్ని సంగీతామ్యత 
తరంగాల్లో ఓలలాడించడానికై అవతరించాడీ పుంభావనాద సరస్వతి 


త్యాగయ్య 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ mt 


www.etelangana.org 


పల్లవి: ఉదయించెనదే ధ్రువతార! 
రామగానరన మధుధార'! "ఆద 


1. సీతమ్మకు రామబ్రహ్మమునకు 
తిరువారూరున భవతారకుడై 
రామభక్తి - సంగీత సుధారయురి 
త్యాగరాజ వాగ్లేయ కళానిధి. ॥ఉద॥ 


2. వాణి వాల్నీకి నారదాంశలను 
నవ్య స్వర సమ్మేళన గతులను 
శీ సర్వజిత్తు సంవత్సరమున 
గ్రహములన్ని శుభగతుల గాంచగా ॥ఉద॥ 


3. శిశువు గొంతులో సప్త స్వరములు 
మాట మాటలో తేటతేనియలు 
పలుకు పలుకులో పద సౌరభములు 
పావనరీతుల పరిమళించగా ॥ఉద॥ 


॥ఉద॥ 


2 లేందరో మహానుభావులు 


మరా 


సంగీతామ్యత తరంగాల్లో జీవకోటిని తేలించడానికి అవతరించిన ఆ 


అపురూప శిశువుకు ఆనందడోల - ఉయ్యాల జోల. 


పల్లవి : 
౧m 


లాలీ లాలీ లాలీ లాలీ 
చిన్నారి తండ్రీ శ్రీరామ లాలీ 
లాలీ లాలీ లాలీ లాలీ 


సీతమ్మ తల్లి రామయ్య తండ్రి 
హనుమంతుడన్న - నీకయ్య లాలీ 


విరిమోవిపైన చిరునవ్వు సోన 
చిరునవ్వులోన వెన్నెల్లవాన 


కనురెప్ప పాటైన కల్లోల పడక 
కనురెష్టలరమూసి నిదురించవయ్యా 


మాకంటి మణివై మాయింటి సిరివై 
చిరకీర్తి ఎెలుగొంది వర్థిల్లవయ్యా 


॥లాలీ॥ 


Bade ఆఅఆతాతః 


లాలీ! 


॥లాలీ॥ 


॥లాలీ॥ 


లాలీ! 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 


శ్రే 
www.etelangana.org 


తల్లి సీతమ్మ పాడే పురందరదాసు, నారాయణతీర్జ, రామదాసు, 
జయదేవాదుల వందలాది కీర్తనలూ, తండ్రి రామబ్రహ్మం చేసే రామాయణ 
ప్రవచనాలూ బాలత్యాగరాజు మనస్సుపై చెరగని శ్రీరామ ముద్రలు వేశాయి. 
తండ్రి ఉపదేశించిన శ్రీరామ తారకమంత్రం జపిస్తూ, నిరంతర రామపూజా 
కార్యక్రమాల్లో పాల్గొనే త్యాగయ్య నోట అప్రయత్నంగా రామకీర్తనలు 
రసపష్లావతంగా పరిమళించడం ప్రారంభించాయి. ఉపనయనం జరిగింది. 
తంజావూరు అర్ధసింహాసనాన్ని అధిష్టించిన మహాసంగీత విద్వాంసుడు 
శొంఠి వేంకటరమణయ్య శిప్పత్వం లభించింది. 


4 లేందరో మహానుభావులు 


పల్లవి: నమోనమో రాఘవాయ అనిపాడుచు దినముదినము 
నీరజాక్ష పదసేవా నిరతి పెరిగె త్యాగరాజు 1॥1గుయో॥! 


1. పూటకొక్కకళగా - ముప్తూటల హరిపూజలతో 
ముద్దుముళ్చటల పెరిగెను కనువిందుగ త్యాగరాజు  ॥నమో॥ 


2 తనవాజ్యానసకర్షలు శ్రీరామార్దణములనుచు 
| భౌతికములు వ్యర్మమనుచు తలచి మెలగె త్యాగరాజు ॥నమో॥ 
థ్‌ 


౩. ఆనిష్టకు తగినట్లుగ రామషడక్షరి నిచ్చెను 
రామకృష్ణయతి - మురియుచు స్వీకరించె త్యాగరాజు ॥నమో॥ 


॥గుయో! 


కవిశిరోమణి అచార్య రావికంటి వసునందన్‌ $ 
| www.etelangana.org 


త్యాగయ్య 14వ ఏట తండ్రి రామబ్రహ్మం పరమపదించాడు. 
అనతికాలంలోనే భర్తను అనుసరించింది సీతమ్మ. అన్నగారు పాలిభాగాల 
పంపకంలో, తండ్రి పూజస్తూ వచ్చిన శ్రీరామ పంచాయతనాన్ని మాత్రమే 
ఇచ్చాడు త్యాగరాజుకు. రామశబ్దం తప్ప మరోమాట నోటరాని త్యాగరాజు 
వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదేండ్లకు ఆమె గతించగా ఆమె చెల్లెలు 
కమలాంబతో ద్వితీయం జరిగింది. వారికి సీతాలక్ష్మి అనే కూతురు 
ఉదయించింది. ఆమెకు అఖిలాండం కుప్పస్వామి అయ్యరుతో వివాహం 
జరిగింది. వారికొక కుమారుడుదయించాడు. కానీ, ఏది ఏమైనా 
త్యాగయ్యకీలోకం పట్టదు. భౌతిక సుఖాలు తలకెక్కవు. మెలకువలోను 
నిదురలోను రాముడే. నిధి కన్నా రాముని సన్నిధే గొప్పదని తంజావూరు 
ప్రభువు శరభోజీ ఆహ్వానాన్నే తిప్పికొట్టాడు. 


వీధులవెంట రామకీర్తనలు పాడుతూ ఉంఛవ్యత్తితో జీవనం గడిపే 
త్యాగయ్య - కాంచీపుర రామకృష్ణ యతీంద్రుల ఉపదేశంతో శ్రీరామషడక్షరి 
96 కోట్లు జపించి శ్రీరామసాక్షాత్కారం పొందాడు. నారద మునీంద్రుల 
అనుగ్రహంతో 'స్వరార్ణవం' సంపాదించి - సంగీత సర్వస్వ సమగ్రమూర్తిగా 
రూపొందాడు నాదనిధి త్యాగయ్య 


6 లేందరో మహానుభావులు 


పల్లవి: ఎందరో మహానుభావులు - అని త్యాగరాజు 
అందరికిని వందనమిడు ॥ ఎందరో ॥ 


1. రాజుల పూజలను గొనక 
రాగసుధాయాగ యోగ 
త్యాగభోగ సత్సలముల 
రాజిల్లెను త్యాగరాజు. ॥ ఎందరో ॥ 


2. భక్తి భిక్ష మయవెయని 
ఉంఛవ్యత్తి తనువు నిలిపి 
నాదాధీనుని రాముని 
నమ్మి కొలిచె త్యాగరాజు ॥ ఎందరో ॥ 


3. గ్రహబలమును నమ్మక - శ్రీ 
రామానుగ్రహ బలమే 
బలమని తేజోమయ - వి 
గ్రహు డయ్యెను త్యాగరాజు ॥ ఎందరో ॥ 


॥ ఎందరో ॥ 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 7 
www.etelangana.org 


“సంగీతం ముక్తి కారకం మాత్రమే కాదు - సంగీతమే ముక్తి” అని 
త్రికరణాత్మకంగా విశ్వసించిన శ్రీ త్యాగరాజస్వామి - భేదములేని భక్తితో 
వివిధ దేవతలను స్తుతించాడు. సంగీతానంద స్వరూపుడై తన జీవన 
యాత్రలో ఎన్నో మహిమలు చూపించాడు. ఎందరికో మేలు చేశాడు. 
వాటిలో ముఖ్యమైనది తిరుపతి సమీపంలోని పుత్తూరు అనే గ్రామంలో 
గుడి బావిలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శేషయ్య అనే భక్తుని “నా 
జీవాధారా! నా నోము ఫలమా!” అనే శ్రీరామ కీర్తన పాడి పునరుజ్జీవితుని 
చేయడం. 


ర్‌ లేందరో మహానుభావులు 


నాదతనుమనిశం - త్యాగరాజేశ పదమనిశం. 
నాదతనుమనిశం - త్యాగరాజేశ పదమనిశం. 


తిరువీధుల - శిష్కులు శ్రుతిలయలై 
తనను కొలువ - రాముని భజనలతో 
సంగీతామ్యత నిధులు కురిపించె 
పరమభాగవత వరణీయాక్యతి 


శివకేశవ భేదములను విడిచి 
వివిధ దేవతల భక్తి నుతించి 
గానబలముచే వేంకటేశ్వరుని 
సన్నిధి - మూసిన తెర తీయించిన 


తారకనామ సంకీర్తన శక్తిని 
మానస యోగ సంపూర్ణ నియుక్తిని 
పుత్తూరున బావిని మరణించిన 
యాత్రికునికి జీవనమిడి కాచిన. 


॥నాద॥ 


1॥నాద॥ 


॥నాద॥॥ 


॥నాద॥ 


॥నాద॥ 


కవిశిరోమణి ఆచార్య రావికంది వనునందన్‌ 


www.etelangana.org 


9 


అచంచల రామభక్తితో జగదానంద కారకుడైన త్యాగరాజు 
“కలౌకేశవకీర్తనమ్‌ - కలౌతు స్మరణాన్‌ముక్తిః” అన్న సూక్తులననుసరించి 
శ్రీరామ సంకీర్తనంతో భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ ఏడువందలపైగా 
రామకీర్తనలు వెలయించాడు. “సీతారామ విజయము, ప్రహ్లాద విజయము, 
నౌకా చరిత్రము” వంటి సంగీతకృతులు రచించాడు. త్యాగయ్య శ్రుతిచేసిన 
కీర్తనలు దాదాపు 205 రాగాల్లో ఉన్నాయి. వాటిలో వందపైగా త్యాగయ్య 
స్యష్టించినవే. లోకంలోని శోకాన్ని మటుమాయం చేయగల ఏకైక సూత్రం 
శ్రీరామ కీర్తనమేనని ఉద్దోషించాడు. 


10 లేందరో మహానుభావులు 


పల్లవి: జగదానంద కారకా! జయత్యాగరాజ దేశికా! 
జగదానంద కారకా! జయత్యాగరాజ దేశికా! ॥జగ॥ 


1. లోకమె శోకమయమ్మని గుర్తించి 
నామకుసుమముల రాముని అర్హించి 
సులభరీతిలో భవతారక గతి 
బోధించిన శ్రీ త్యాగరాజ వర! ॥1జిగ॥ 


2. కలిలో హరికీర్తనమే ఘనమని 
వర్తమాన మానవులకు సుఖమని 
మధుర మధుర పద మృదులయ విధముల 
రాగ తాళమేళన మొనరించిన ॥జగ॥ 


3. అతి వైరాగ్యము శ్రుతపాండిత్యము 
మహిత భాగవత వినుతజీవనము 
రామగాన విఖ్యాత నిధానము 
నీ అవతారము పరమ పావనము. ॥జగ॥ 


nజBగ॥॥ 


కవిశిరోమణి కంటి వసునంద క! 
విశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ www.etelangana.org 


తన మీది కోవంతో అన్నగారు కావేరిలో పడవేసిన శ్రీరామ 
పంచాయతనాన్ని, తన సంగీత శక్తితో వెలికి రప్పించిన పరమ 
భాగవతోత్తముడు శ్రీ త్యాగరాజ స్వామి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే 
ఉంటాడు, శ్రీసీతాలక్షణభరత శత్రుఘ్న హనుమత్‌ సమేతుడైన శ్రీరామ 
చంద్రుడు. త్యాగయ్య స్మరణం - శ్రీరామ సన్నిధికి దివ్య సోపానం. ఆయన 
మనందరి ఇండ్లకూ రావాలి. అందరి గుండెల్లోనూ సప్తస్వర స్వర్ణవేదికపై 
కొలువు తీరాలి. 


i లేందరో మహానుభావులు 


రార! మాయింటిదాకా! - శ్రీరామ 
నామరుచి ఆత్మనోకా........ గ ॥1రార॥ 


రార! శ్రీత్యాగరాజా! భవబంధ 

నాశవిస్తార తేజా! ఆఆఆ! 

రార శ్రీ త్యాగరాజా! 

ముంగురులు చెరలాడు - భూమిజాపతి ముద్దు 

మోము చందురుడు మా 

మదిలోన ఉదయించ 1రార॥ 


రామాభిరామ శతరాగ రత్నములతో 

ధర్మార్థ కామ మోక్షములనిడు దీక్షతో 

తనువు పులకించగా - జన్మ తరియించగా 

నీభక్తి లవలేశమైన అలవడగా ॥రార॥ 


పవమాన సుతుడు నిశ్చల భక్తితో పట్టు 
పాదారవిందముల మా ఆత్మ విరియింప 

భరత శత్రుఘ్న లక్షణ భూమిజలు కొలుచు 

దివ్యావతార చిత్కళలు వికసించగా ॥రార॥ 


నాలాలు 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 


www.etelangana.org 


£3 


శ్రీరామ కీర్తన కన్నా శ్రీరామునే నాదాధీనుని చేసి లోకానికి 
పంచిపెట్టిన శ్రీ త్యాగరాజ సంకీర్తనమే మహత్తరమని మనసారా విశ్వసించి, 
సంగీత సర్వస్వపుమాకృతి ఐన శ్రీ త్యాగరాజ స్వామిని మహాభక్తితో 
వినుతిస్తున్నాడు ఈ వసునందన్‌. 


పల్లవి: జయ జయ శ్రీ త్యాగరాజ! 
జనకజవర భక్తతేజ ॥జయ॥ 


1. నమ్మిన సీతారాముల 
పదముల బహు పదములల్లి 
భవబంధము దీర్షిన - నీ 
నామ రూపములకు జయము | [జయః 


2 తేనెలొలుకు నీ కృతులకు 
నాద తాళలయ గతులకు 
భక్తి భావ సంపదలకు 
జయ మంగళ హారతులివె [జయః 


3. నాదముతో రామచంద్ర 
దేవుని ముడి వేసిన - శ్రీ 
త్యాగరాజ దేవ! కొనుము 
వసునందను వందనములు ॥Iజయ॥ 


1జం౦రు॥ 


14 లేందరో మహానుభావులు 


శ్రీ వాసవీమాత 


శ్రీ వానవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆర్యవైశ్యుల దేవత. 'వాసవాంబ - 
కన్యకాంబి అనే పేర్లతో వూజలందుకొంటూ జగత్తసిద్ది వహించి, 
అమెరికాలోని లాస్‌ ఏంజిల్‌ వంటి విదేశ ప్రఖ్యాత నగరాల్లో కూడా నెలకొన్న 
శ్రీవాసవ్‌ మాత, కేవలం వైశ్యులకులదేవత మాత్రమే కాదు - శ్రీ 
చక్రసింహాసనస్టయై విరాజిల్లే ఆది పరాశక్తి అపరావతారం. ఆస్తికులైన 
వారందరికీ ఆరాధ్యదేవత. 


ఉత్తమ మానవీయ దృక్పథంతో చూస్తే - దుష్టులకు దండనతో కాక, 
అహింసా మార్గంతో ఆత్మ పరివర్తన కలిగించాలనే మహదాశయాన్ని 
పాటించిన సత్యాగ్రహి. తన అగ్నిప్రవేశం తెలిసిన వెంటనే కామాంధుడైన 
రాజు పరివార సమేతంగా తలపగిలి మరణించాలని శాసించిన శాపానుగ్రహ 
సమర్జురాలు. అందుకే “చరిత్రలో మొట్టమొదటి సత్యాగ్రహి శ్రీవాసవీ కన్యకా 
పరమేశ్వరి” అన్నారు జాతిపిత గాంధీజీ. నమ్ముకున్న భక్తులకు చతుర్గుజ 
సమేతంగా సర్వాలంకార భూషితయై విశ్వరూపం చూపించి, సకలధర్మాలు 
బోధించిన ఆదిశక్తి స్వరూపిణి శ్రీవాసవి. ఆ అమ్మ కథే ఈ “శ్రీవాసవీ మాత. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 15 


www.etelangana.org 


16 


కనరండి కనరండి కన్యకాతేజము 
వినరండి వినరండి వాసవీ చరితము 


దుర్మార్ల్గముల బాపి సన్మార్గముల చూపి 
కలుషమ్ములనుగాల్చ కమనీయమూంల్త్‌! 
సౌందర్య సౌశీల్య సౌభాగ్య చాతుర్య 
రసరాజ్యములనేలు రమణీయ శక్తీ! 


ఓంకార హ్రీంకార క్రీంకార రాజిత 
శ్రీచక్ర ఘనశక్తిమయ రూపమూ! 
వరదాన కరమైన పరమ పావనమైన 
పరమేశ్వరీదేవి అవతారమూ! 


చింతామణీ! దుర్గ! చండికా! శారద! 
మాయా! త్రిలోచని! భద్రకాళి! 
వైష్ణవి! పరాశక్తి ! ప్రకృతీ ! విజయ ! 
దివ్య రూపముల వెలుగు దబీపమూ ! 


మాతా నమో! విశ్వమాతానమో ! 
శ్రీ వాసపకన్యకాంబా నమో! 
శుకపద్మ వీణావరదహస్త శోభిత 
శతపత్ర జలజాతవాసా నమో ! 


1॥క5న॥ 


1॥5న॥ 


॥కన॥ 


1కన॥ 


1కన॥ 


1కన॥ 


లేందరో మహానుభావులు 


సకల చరాచరస్యష్టికి మూలకారకుడైన బ్రహ్మదేవుని అనుజ్ఞచేత 
మణిమయ గోపుర ప్రాకార విరాజితమై, పరమ సుందరోద్యానవన తటాక 
మహితమైన పెనుగొండ వురాన్ని నిర్మించాడు దేవశిల్సి విశ్వకర్మ. ఆ 
పురవరంలో యజన, అధ్యయన, కృషి, వాణిజ్య, గోరక్షణ, దానధర్మాది 
సత్కర్మలనూ, సదాచారాలనూ త్రికరణశుద్ధిగా నెరవేరుస్తూ పరమశివార్టన 
శీలుడై వెలుగొందుతున్నాడు ఆర్యవైశ్య వంశ సుథాబ్ది చంద్రుడు శ్రీ కుసుమ 
ప్రభువు. ఆయన దేవేరి శ్రీ కుసుమాంబిక. చిరకాల సంతాన వాంఛతో 
తమ కుల పురోహితుడైన శ్రీ భాస్కరాచార్యుల నేతృత్వంలో పుత్రకామేష్టి 
నిర్వహించారు ఆ పుణ్య దంపతులు. ఆ యజ్ఞఫలంగా పుత్రికారత్షం శ్రీ వాసవీ 
కన్యకా పరమేశ్వరీ దేవీ, విరూపాక్షుడు అనే సుపుత్రుడూ శశిభాస్కరతేజో 


విరాజితులై కవలలుగా ఉదయించారు. 


కవిశిరోకుణి ఆచార్య రావికంటి వనునందన్‌ 


ET 
www.etelangana.org 


ననా 
లేందరో మహానుభావులు 


18 


అవతారమెత్తింది మాయమ్మ కన్యక 
అందచందాల ముద్దులదేవ కన్యక 


బోసినవ్వుల వెలుగువెన్నెలల దీపాలు 
కాలుచేతుల కరిగి పారేటి పగడాలు 
పాలబుగ్గల పూలు పూయు మందారాలు 
తలపైన తరగలై ఆడేటి నీలాలు 


ఉయ్యాలలో పాప ఊరికే కనుపాప 
తీగరాగము మేలుకొలుపు భూపాలమై 
జనులంత కనులింతచేసుకొని చూడగా 
కన్న వారల మోముకాంతి వికసించగా 


శ్రీలక్ష్మి భూమిపై చిందులిడ వచ్చెనా ? 
వాద్దేవి వాసవీ మాతయె పుట్టినా ? 
అద్రిపుత్రిక శిశువు అవతారమెత్తెనా ? 
అని సకలలోకములు కని పొంగి పోవగా 


1॥అవ॥ 


1 అవ॥ 


| అవ॥ 


| అవ॥। 


॥అవ॥। 


జన్మించడంతోనే తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు, విశ్వరూప 
సందర్శన భాగ్యం కలిగించిన శ్రీకృష్ణ పరమాత్మలాగా శ్రీవాసవీమాత 
చతుర్గ్ణుజమూర్తియై, చేతులు నాలుగింటిలో పాశము, పద్మము, శుకము, 
వఏణధరించి, ధర్మా రామ మోక్షాలనే, చతుర్విధ పురుషార్థాలను సకల 
జీవులకు ప్రసాదించే పరదేవతయై, పరమ సౌందర్య పరిశోభిత దివ్యరూపంతో 
సాక్ష్యాత్కరించింది తల్లిదండ్రులకు. ఆమెను ఆది శక్తిగా భావించి 
నమస్కరించారు ఆ అద్యష్టవంతులు. ఆ తర్వాత బాలలీలలు చూపే శ్రీ 
వాసవీ మాతకు, గుండెలో ఆనందపారవశ్యం పాలవెల్లియై పరవళ్ళు త్రొక్కగా, 
సాటిముత్తైదువలతో కలిసి లాలి పాటలు పాడుతున్నది శ్రీ కుసుమాంబికాదేవి. 
అంబర వీధిలో బారులు తీరి పూలవానలు కురిపిస్తున్నారు ముక్కోటి 


దేవతలు. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 


19 
www.etelangana.org 


పల్లవి: ఉళలలలొలలలలలొ ఆయీ ! 


ఉళలలలొలలలలలొ ఆయీ ! 


ఉయ్యాలా జంపాలా ! ఉయ్యాలా జంపాలా! "ఉల 


1. నీలాల కన్నుల్ల రెష్టల్లువాల 


చిరునవ్వులొలికించి నిదురించవమ్హ్మా ! 
చిరుగాలి కదలాడు ముంగురుల చాయ 
ముఖచంద్రునికి కోటి అందాలు పూయ "థల 


2 శోకమయమని పుడమి చీకాకు పడక 
రాకాసిమానవుల లక్షణము వినక 
ఆనందలోకాల అలరారవమ్మా ! 
పసితనములోని వైభవము గనవమ్మా ! 


3. ఈరేడులోకాలు నీకు ఉయ్యాల 
వేదాలు నాలుగు వ్రేలాడు తాళ్ళు 
మురిపాల జోలలే సరిగమలు తల్లి 
నీ నిదుర జగతికే నిండుదనమీయ ! 


॥ఉల॥ 


20 


"Bl 


1 ఉళ॥ 


లేందరో మహానుభావులు 


పూటకొక్కకళగా, బంగారానికి పరిమళం అబ్బి ప్రాణాలు పడినట్టుగా 
ఎదుగుతున్నది శ్రీ వాసవీ మాత, అల్లారుముద్దుగా. 


పల్లవి: ప్రాణము పడిన పైడిబొమ్మా ! విలసిల్లె 
ప్రతినిత్యకళ కన్యకమ్మా ! ॥ప్రాణము॥ 


1. అరికాళ్ళు పద్మాలు చిరుగోళ్ళు మల్లికలు 
మీగాళ్ళు పసిమిచిమ్మెడి ముద్దబంతులై 
ఎంతవారికినైన ఇంతింతనగరాని 
భక్తి కలిగించు - శ్రీపాద సౌభాగ్యాలు ॥ప్రాణము॥ 


2. ఆడవారికినైన చూడమోహము పుట్టు 
దివ్వసౌందర్వాల దినదినము వర్దిల్లె 
అమ్మనడచిన నేల - అసలైన బంగారు 
ఆకంటి చూపులే - అమృతాభిషేకాలు ॥ప్రాణము॥ 


3. కంటికింపగు ముక్కు, కనుబొమల హరివిల్లు 
చెవులు శ్రీకారాలు, చెంపలే కెంపులు 
ఎత్తైన ఎదపైన ఎగిరిపడు హారాలు 
అంగాంగముల కాంతిగంగా ప్రవాహాలు ॥ప్రాణము॥ 


॥ప్రాణము॥ 


కవిశిరోమణి అచార్య రావికంది వసునందన్‌ 21 
www.etelangana.org 


ఉన్న ఊరిలోనే కాక పల్లె పట్టులకూ, పాటక జనానికీకూడా ప్రాకింది 


శ్రీవాసవీమాత చక్కదనం. ఎలుగెత్తి వేనోళ్ళ అమ్మను కీర్తిన్తున్నారు. 
జానపదులు నిసర్ద సుందర భావాలతో....... 


పల్లవి: ముద్దులగుమ్మ కన్నెకమ్మ సందమామా ! 


MRS Bibs Pn bn ba sdb iad bss isl bn 


22 


సెమ్మా సెక్క ఆటలాడే సందమామా ! 
సందమామా ! సందమామా ! సందమామా ! 
సందమామా ! సందమామా ! సందమామా ! ॥ముద్దుల॥ 


1. సక్కని సుక్క జున్ను ముక్క సందమామా ! 
తియ్యని పాటల కోయిలపిట్ట సందమామా ! 
సల్లని సూపే ఎన్నెల ఎలుగు సందమామా ! 
పిల్లనవ్వే మల్లె పువ్వు సందమామా ! ముద్దుల! 


2. ఏడూమల్లెల ఎత్తు సూడు సందమామా ! 
ముట్టూకుంటె మాసిపోవు సందమామా ! 
బయ్యూరాల రామచిలుక సందమామా ! 
కన్నులు రెండు సాలవు సూడ సందమామా ! ముద్దుల! 


3. . తలుకూబెలుకుల కీలుబొమ్మ సందమామా ! 
సాటేలేదు ఏలోకాన సందమామా ! 
కిలకిలలాడే ముద్దులగుమ్మ సందమామా ! 
ముద్దుల గుమ్మకు మొగుడెవరమ్మా సందమామా ! 
సందమామా సందమామా సందమామా ॥ముద్దుల॥ 


॥ముద్దుల॥ 


అలందరో మహానుభావులు 


yu 


ధరాలోభంతో దండయాత్రలు చేస్తూ, వసుధాతలాన్ని అమాయక 
జనరక్తంతో ముంచెత్తుతూ, దారిలో పెనుగొండకు దాపురించాడు నేలనేలే 
క్రూర భూపతి. సదాచారాన్ని పాటించి, ఆతిథ్యం ఇచ్చిన కుసుమభూపతి 
కన్నకూతురు మీదనే కన్ను వేశాడు. అన్నం పెట్టిన చేతినే ఛిన్నాభిన్నంగా 
కరిచివయడానికి సంసిద్ధమైనాడు. రత్నాలూ, రాజ్యాలూ, రమణులూ వీర 
భోజ్యాలనే దుర్మదంతో కన్నుగానక - నిష్పవంటి వాసవీ మాతనే చెట్టపట్ట 
సాహసించాడు. భయనంకోచాలు లేక నచివులను రాయబారం 


పంపించాడు కుసుమ భూపతి చెంతకు. 


కవిశిరోకుణి ఆచార్య రావికంటి వనునందన్‌ 23 
www.etelangana.org 


24 


కాలము విషమము కడు విచిత్రము 
కసిగొని బుసలిడి కాటిడు సరము 


భుజబలము ధనబలము గజతురగ రథబలము 
మహిత సేనాబలము మానవత మాపగా 
మదమెక్కి, మంచిచెడు మరచి రాజాధముడు 
వాసవీ మాతనే ఆసపడి చెలరేగ 


ఏమి చేసినగాని ఎదురేది తనకనుచు 
మనుజేశునెదిరించు మగధీరుడెవడనుచు 
కన్నుగానని కండకావరమ్మున ఖలుడు 
తల్లినే చెరపట్టదలచి విజృంభించె 


ధరణి జనులనుగాచు ధర్మ సరణిని గాలి 
మంత్రులను వానవీ మాతకై పంపించె 
ఎగ్గుసిగ్గులు లేక ఎటువంటి పనినైన 
కాముకుడు చేయునను సామెత నిజము చేసె 


॥కాలము॥ 


తందరో మహానుభావులు 


॥కాలము॥ 


॥కాలము॥ 


॥కాలము॥ 


॥కాలము॥ 


కన్యనిచ్చి పెండ్లి చేయక తప్పదన్న రాజాజ్ఞను విని, సకుటుంబ 
సపరివారంగా పరితపించి పోతున్నాడు కుసుమభూపతి 


పల్లవి: ఏమి ఘోరము ఈశ్వరా! 
ఏది గతి పరమేశ్వరా | ॥1వమి॥ 


1. పాడు కామమె పరమ సుఖమని 
పరము మరచిెను పాపకర్ష్ముడు 
కన్న బిడ్డల కరణి ప్రజల 
అరయు కర్తవ్యమును విడిచెను. ॥ఐమి॥ 


2. వర్ణధర్మము మంచి చెడ్డలు 
ప్రభువె విడిచిన ప్రజలకేగతి ? 
కులమువారలు క్రోధమున - ఢీ 
కొట్టగా తొడగొట్ట సాగిరి. ॥వమి॥ 


3. ప్రతిఘటించెడి బలము కలదా 
సకల బలయుత సార్వభౌముని ? 
కన్నెకిష్టము కానిపని - తల 
పెట్టగలమా ? భీరువులమై ? ॥వమి॥ 


॥అమి॥ 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 25 
www.etelangana.org 


ఆర్యవైశ్యుల్లోని 714 గోత్రాలవారూ వానవీమాత విషయంలో 
కులగురువు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో ధర్మ నిర్ణయానికి 
సమావేశమైనారు. కన్యకిష్టము కాని పెండ్లి చేయడం కన్నా - అగ్ని ప్రవేశం 
చేయడమే తనకు సమ్మతమని కుసుమ భూపతి ప్రకటించాడు. అది 
ధర్మసమ్మతమని భాస్కరాచార్యులు నిర్ణయించారు. రాజు దండయాత్రను 
తిప్పి కొట్టడానికి యువసైన్యాన్ని సమీకరించి వాసవీమాత సోదరుడు 
విరూపాక్షుడు సైన్యాధ్యక్షుడుగా నిలిచాడు. అమ్మకు వచ్చిన సమస్యకు 
పెద్దలతో పాటు పిల్లలూ కదిలిపోయారు... బాలభట సైన్యంగా రూపొంది పిల్ల 
సింహాలై గర్జించారు. బాలభట సైన్యాధిపతి శివప్రసాద్‌. ఇన్ని ఏర్పాట్లు 
జరుగుతున్నా రాజసైన్యాలు తమను వధిస్తాయనే భయంతో 612 గోత్రాల 
వారు నగరం విడచి పారిపోయారు. తక్కిన 102 గోత్రాల వారు మనుగడైనా 
మరణమైనా అమ్మతోనే అనే ధ్యఢ ప్రతృయంతో మేరునగథీరులై నిలిచారు. 
ఇవన్నీ గమనించిన వాసవీ మాత వికసించిన కమలంలాంటి హసన్ముఖంతో 
ఇలా సెలవిచ్చింది. “ఆ అధమ భూపతి నన్నుగానీ, మిమ్ములనుగానీ, ఈ 
పెనుగొండ నగరాన్ని గానీ ఏమీ చెయ్యలేడు. వాని సేనలు నగరం 
పొలిమేరలు సమీపిస్తే చాలు, విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తాయి. 
వివేకహీనుడైన భూపతి తల వేయి వ్రక్కలౌతుంది. ఇది నా శాపం. నేను 
ఆదిశక్తిని. పరాశక్తిని. దుర్మార్దుడైన ఆ అధమ భూపతిని శిక్షించడానికే నేను 
వైశ్య వంశంలో జన్మించాను. అది ఈ విధంగా నెరవేరుస్తాను* అని చెప్పి 
అమాయాయులైన 102 గోత్రాల వైశ్యులకూ అన్ని ధర్మాలు బోధించి, తన 
విశ్వవిరాడ్రూపం చూపింది శ్రీ వాసవీ మాత. అందరూ భక్తితో ప్రణమిల్లారు. 
ఆ తర్వాత దుఃఖానంద విస్మయ పూర్ణమైన మనస్సులతోకులజులు పేర్చిన 
అగ్ని గుండంవైపు నడిచింది శ్రీ వాసవీ మాత. 


26 లేందరో మహానుభావులు 


కదిలింది కదిలింది వాసవీ మాత ! 
దక్షయజ్ఞమునాటి సతివలె పునీత! ॥కదిలింది॥ 


దివ్యదీక్షా దీప్తి తేజరిలు మోము 

అరుణ చంద్ర ప్రభలు విరజిమ్ము కనులు 

ఉచ్చ్వాస నిశ్వాసముల కరుణ వెలుగ 

నిలువెల్ల ఆదిశక్తి ప్రభలు చెలగ ॥కదిలింది॥ 


పోటెత్తు సాగరమువోలె బాంధవులు 

సతిసుత సహోదర సహితముగా నడువ 

అవతారమును వీడ అనల వేదికకు 

కదిలింది కదిలింది కన్యకామాత ॥కదిలింది॥ 


కన్నీరు మున్నీరులై జనులు కరగ 

సతివెంట పెనుగొండ సకలమ్ము సాగ 

టీన ఘోషముల దశదిశలు ఘార్లిల్ల 

నడిచింది మేలి చిరునగవుతో మాత. ॥కదిలింది॥ 


అదిగదిగో ప్రజ్వరిల్లెడి అగ్నిగుండం 

మహిత దీక్షాదీస్తిమయ యజ్ఞ కుండం ! 

చెలరేగు వెలుగు రవ్వలు దిశల కెగుర 

చిటపటార్థటులు విస్తుటరీతి కురియ 

రప్పమని అగ్ని నాల్కలుసాచి మరయ 

నడిచింది ఎదురు కన్యక దివ్యమాత ॥కదిలింది॥ 


1కదిలింది॥ 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 


wT 
www.etelangana.org 


బుర్రకథ 


కథకుడు : భగభగ మండే అగ్ని శిఖలక్రో 
పదము బెట్టినాదా ! 

వంతలు: మా కన్యకమ్మా ! 

కథ : కుసుమ పేశలము సుంధ్యు దేహము 
కాంతి పెరిగినాదా ! 

వంత:  తందానతాన 

కథ : అయ్యో! అయ్యో! అమ్మా | అమ్మా! 


అనుచు జనులు వగవ ॥తం॥ 
వేయినాలుకల వీతిహోత్రుశ్టై వెనుకముందులాడ ॥తం॥ 
అన్ని దిశలు నిర్విజ్ఞదృష్టితో అమ్మను తిలకించ ॥తం॥ 


అగ్నిలోని బంగారు బొమ్మగా అమ్మ మెరిసిపోయె _ ॥తం॥ 
అరరే - దండయాత్రకై వచ్చిన సేనల్టు తనువులు విడనాడే ॥తం॥ 
అరరే - పరదేవత కథవిన్న భూపతి కిరము పగిలి చచ్చె ॥తం॥ 
ఓహో - వెంట నడుచు తనతోడి గోత్రముల విజ్ఞులు తరియించ ॥తం॥ 
ఓహో - పద్మపాశ వీణాకీరమ్ముల న్యదహస్తములతో ॥తం॥ 
ఓహో -  ఆదిశక్తియై నాల్లు భుజమ్నుబ్ర అమ్మ అవతరించే ॥తం॥ 
ఓహో - ఆ అవతారము కాంచి మొకు చును అందరు వినుతింప ॥తం॥ 
ఆహా - సూర్యకోటి సంకాశ తేజమృన చోద్యము కలిగించి. ॥తం॥ 
ఆహా - భక్తులందరికి పరమ భర్మశ్షఖుల పరమార్లము తెలిపి ॥తం॥ 
టహో - అంతర్జానమునంది వాసనని ఉదిపరాశక్తి ల ॥తం॥ 
వంతలు : తందానా తందాన తందన్నా తాన తందానానా ॥తందానతాన॥ 


॥తందాక్షశాన॥ 
తా-తకిటతరి - తరిక్ష్రి రయుంతరి - తా 


ననన — — — — — — —_ ———— 
డ్ర్‌ లేందరో మహానుభావులు 


అమరజీవి 


పల్లవి: తీయ తీయగా పాడే కోయిల 
పాట ఆమనికి - మాత్యభాష ॥తియ॥ 


1. తొలకరి మబ్బుల - తళతళ మెరుపుల 
మురిసి, పింఛమును విరిసి నటించే 
నెమలి అడుగులో కురిసే అందము 
రసనాటానికి - మాతృభాష ॥1తీయః!! 


2 మాతృభాషపై మనుషులందరికి 
మధురమైన మమకారమే కదా! 
ఆ మధురిమలను ఆంధ్రజనాళికి 
అందించెను మన - అమరజీవి ॥తీయ॥ 


॥తెీయ॥ 


షష. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 29 
www.etelangana.org 


వంతలు: తా- తకిటతరి - తరికిట రుంతరి - తా 
ఎవరయ్యా - ఆ అమరజీవి ? ఏమిటి ఆతని చరిత్ర ? 
వినిపిస్తారా వీనులవిందుగా ? 
కథకుడు: వినరా ఆంధ్రకుమారా ! ధీరా! - అమరజీవిగాథా! 
వంత తందాన తాన 
కథ :' వినరా- ఆంధ్రకుమారా! ధీరా! అమరజీవిగాథా! ॥తం॥ 
ఆత్మాహుతితో ఆంధ్రభాషనే కొలిచిన మహరాజు ॥తం॥ 
ఆత్మార్దణతో ఆంధ్రరాష్టమును నిలిపిన మహరాజు ॥తం॥ 
అసువులు పోసి ఆంధ్రులందరిని సాకిన మహరాజు ॥తం॥ 
అరరే - ఆత్మత్యాగ సమగ్ర దీప్తితో వెలిగిన మహరాజు ॥తం॥ 
॥ - ఎట్టి సుఖములొడిగట్టబోని జగజెట్టి మహారాజు ॥తం॥ 
1 =. వట్టి మాటలను చెప్పనట్టి ఘన చరితుడు మహరాజు ॥తం॥ 
॥ - _ పట్టిన పట్టును విడువనట్టి బల్‌ గట్టి పిండమతడూ ॥తం॥ 
|| || || 
అతడే - పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్టమును పట్టి తెచ్చినాడా ॥తం॥ 
1 - _అత్మార్రణతో అమరజీవియై నిలిచిపోయె భువిలో  ॥తం॥ 
అరరే - _ నిత్మనిరంతర జీవధారగా పొంగిపారె మనలో ॥తం॥ 
॥ - _ ఆత్మార్దణతో ఆంధ్రరాష్టమును నిలిపిన మహరాజు ॥తం॥ 
॥ - అసువులు పోసి ఆంధ్రులందరిని సాకిన మహరాజు ॥తం॥ 
॥ - వినరా ఆంధ్రకుమారా! థీరా! అమరజీవి గాథా! ॥తం॥ 
Il Il || 
వంతలు తందానా తందాన తందనా తానె తందనానా I 
తా - తకిట తరి - తరికిట రయింతరి - తా 
30 లేందరో మహానుభావులు 


అమరజీవి పొట్టి శ్రీరాములు గారి తల్లి మహాలక్ష్మన్ము, తండ్రి శ్రీ పొట్టి 
గురవయ్య. నివాసం గుంటూరు జిల్లా 'కనిగిరి. ఉన్న ఊరిలో జీవనోపాధి 
గడువక ఈ ఆర్యవైశ్య దంపతులు క్రీశ 1901 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి 
రాష్ట్ర రాజధానియైన మద్రాను నగరానికి వలసవెళ్లారు. జార్జిటౌన్‌, 
అన్నాపిళ్లైవధి, 103 నెంబరు గృహంలో - 16వ మార్చి 1901 శుభదినాన 
ఆంధ్ర రాష్త్రానికి ఆశాజ్యోతిగా ఆవిర్భవించాడు అమరజీవి. అన్న వస్త్రాలు 
అంతగా లేకున్నా ఉన్నదానితో సంతృప్తిపడి నంతోషమయ జీవితం 
కొనసాగించే ఆ తల్లి దండ్రులు_కన్న బిడ్డను చూసుకొని కడలెరుగని 
ఆనందంతో పొంగిపోయేవారు. సాటి సీమంతినులను పేరంటానికి పిలిచి, 
బిడ్డకు నామకరణం చేసి, సహజ రమణీయ మధుర కంఠంతో జోలపాటలు 
పాడుతున్నది పరమసాధ్వి మహాలక్షమ్మ. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 


3d 
www.etelangana.org 


పల్లవి: లాలీ లాలీ లాలీ లాలీ 
శ్రీరాములయ్యా! శ్రీరామలాలీ! ॥లాలీ॥ 


1. చిన్నారి కనుల ఎన్నన్లొ కళలు 
కళలన్ని కురిసె చలువ వెన్చెల్లు 
చిటిచిట్టి పిడికిళ్లు నీ పట్టుదలను 
చాటించ ఉయ్యాల నిదురించవయ్యా ॥లాలీ॥ 


2 శ్రీకార కరాలు సిరిమొగ్గ నోరు 
అభిమాన గతిచాటు అందాల ముక్కు 
కదలాడు పాదాలు కలుషాలదన్న 
నీ జాతి ఘనకీర్తి నిలబెట్టవయ్యా ॥లాలీ॥ 


౩. మహనీయ తేజమ్ము వెదజల్లుమోము 


కరుణారసము మూర్తి గన్నట్టి రూపు 
' సత్కార్య సంఘాల సాధించుచుండ 
బంగారు కొండా! వర్ధిల్లవయ్యా ॥లాలీ॥ 
॥లాలీ॥ 
32 లేందరో మహానుభావులు 


శ్రీరాములు గారి తండ్రి సంసారబాధ్యతలు పట్టించుకోని యథేచ్చా 
జీవి. తల్లి మహాలక్ష్మమ్మ గారే కుటుంబపోషణ భారమంతా నిర్వహించేది. 
శ్రీరాములుగారు తల్లికి పనుల్లో యథాశక్తి తోడ్డడుతుండేవారు. తన పుట్టింటి 
వారు సంపన్నులైనా ఆత్మాభిమానమే ధనంగా భావించే మహాలక్షమ్మ చేయి 
సాచి అర్జించక, తిరగళ్లు పెట్టుకొని, ముడిదినుసులను పప్పలుగా చేసి 
అమ్మే వ్యాపారాన్ని నిర్వహించేది. శ్రీరాములుతోపాటు అతని మేనల్లుడు 
నరసింహగుప్తకూడా అవ్వదగ్గరనే ఉంటూ చదువుకునే వాడు. ఆ పిల్లలిద్దర్షి 
వారి పేర్లతో కలిపి శ్రావ్యమైన పాటలతో ప్రతీ ఉదయం మేలుకొలుపుతూ 
ఉన్నత సంస్కార భావాలనూ, కార్యదీక్షనూ నూరిపోసేది ఆ ఆదర్శమాత్యమూర్తి 
మహాలక్ష్మమ్మగారు. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 33 


www.etelangana.org 


పల్లవి: మేలుకో శ్రీరామ! మేలుకో నరసింహ! 
మేలుకో శ్రీరంగ! మేలుకోవయ్యా ॥మేలుకో॥ 


1. మేలుకోవయ్య మమ్మేలుకోవయ్యా 
మేలుకొని లోకాల పాలించవయ్యా ॥మేలుకో॥ 


2 జీవులందరు శాంతి సౌఖ్యముల జీవించ 
ప్రేమ భావముల పెంపొందించవయ్యా మేలుకో 


3. మంచి బుద్దులనిచ్చి మంచి నడకలు నేర్చి 
మమతాను రాగములు మాలోన నెలకొల్పి ॥మేలుకో॥ 


4. భేద భావము తొలగ, సామరన్యము నిలువ 
కులమతాతీతమగు కూర్మి పండించగా మేలుకో! 


5. బక్కటే మాటగా ఒక్కటే బాటగా 
దేశమున ప్రజలంత జీవనము సాగించ ॥మేలుకో॥ 


6. త్యాగనిరతిని పెంచి, కార్య శూరత నించి 
పిన్నలను పెద్దలను పాలించవయ్యా మేలుకో! 


॥మేలుకో। 


mm 
34 లేందరో మహానుభావులు 


ఆదర్శమాత మహాలక్షమ్మ కనుసన్నలలో సంఘసేవా తత్తరత, శ్రమైక 


సాలు అక 


జీవనం, ఉన్నత ప్రేమైక భావనలతో పెరుగుతున్న పొట్టి శ్రీరాములుగారు 
క్రీశ 1907లో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి - ఎస్‌కె. పి. డి. హయ్యర్‌ 
సెకండరీ స్కూల్‌ ప్రోగ్రెసివ్‌ యూనియన్‌ స్కూల్‌, హిందూ థియోలాజికల్‌ 
హైస్కూల్‌ వంటి విద్యా సంస్థల్లో ఉత్తమ విద్యార్థిగా, ఉపాధ్యాయులందరికీ 
ప్రేమ పాత్రుడై ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం చేస్తూ ప్రతినిత్య వికాసం 
పొందుతున్నాడు. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 35 


www.etelangana.org 


పల్లవి: వన్నె చిన్నెల ముద్దు పూర్ణచంద్రునిగా 
వర్ధిల్లె బాలకుడు దినమొక్క కళగా ॥వన్చె॥ 


1. ఏకసంథాగ్రాహి - స్కోప్‌ మాస్టరటంచు 
తోటి బాలురు, గురువులను మెచ్చి పొగడగా, 
మదరాసు నగరాన హైస్కూలు చదువులను 
అంచెలంచెలుగా ముగించె శ్రీరాములు ॥వన్నై। 


2 శ్రీ వాసవీ కన్యకా మందిరము వారి 
కోత్వాలు చావడిని నిత్యహరికథలు విని, 
హిందూ మత విధాన వైభవము చర్చించి 
భక్తి సంస్మ్కారముల బడసె శ్రీరాములు నన్ను! 


3. సమధికోత్సాహమున షేక్షియర్‌ నాటికల 
ప్రముఖ భూమికలూని, పాత్రపోషణ జేసి 
వచ్చిన ధనము పేద విద్యార్థులకె చెంద 
గరిమతో పెరిగె సత్మళల శ్రీరాములు వన్న! 


4. ఆట, పాటల ముందు నిలుచు శ్రీరాములే 
చదువు, సంధ్యల మొదటివాడు శ్రీరాములే 
సంస్కార, సంస్కృతుల నెలను శ్రీరాములే 
విజ్ఞాన, వినయముల కొలువు శ్రీరాములే ॥వన్నా॥ 


॥వన్చెై॥ 


dls క త eT AU తంటా. 


36 లేందరో మహానుభావులు 


క్రీ.శ. 1924 నాటికి పొట్టి శ్రీరాములుగారు బాంబేలో సానిటలీ 
ఇంజనీరింగ్‌ ముగించుకొని రైల్వేలో ఉద్యోగం పొందారు. తన మేనకోడలు 
సీతమ్మతో శ్రీరాములుగారి వివాహం జరిపించింది తల్లి. మొట్టమొదటినుండీ 
కష్టపరంపరలనే ఎదుర్కొంటున్న తల్లిని గౌరవాదరాలతో, నిరంతర ప్రేమతో 
సుఖపెట్టాలనే సదాశయంతో, సేవాభావంతో, ఆమెను బొంబాయికి రప్పించి, 
భార్యతో కలిసి పూజించుకుంటున్నారు. 


పల్లవి: సృష్టికే సిరివన్నెలూ - మనపాొట్టి 
సీతమ్మ శ్రీరాములూ ॥ సృష్టికే! 


1. మనసులో మనసుగా - మమతలే రూపుగా 
బఒబకరికింకొకరుగా - ఏకమైపోవగా 
తల్లికన్నుల పాలవవచ్నలలు పొంగగా 
ఆదర్శ దాంపత్యమాచరించిరి కలిసి సృష్టికే! 


2 తనభార్య శ్యామవెర్ణమునెంచి కూర్మితో 
నా ప్రేమరససుధా జలధరము నీవనుచు 
చిరునవ్వులొలికి శ్రీరాములు దరికి జేర 
సీతమ్మ నునుసిగ్గుమొలకయై వెలుగొందు ॥సృష్టికే॥ 


3. అనురూప దాంపత్యమునుగాంచి మహలక్ష్మి 
' కొడుకు కోడలు రెండు కనులుగా మురియగా 
సంసార సౌఖ్యముల సరిగమలు పండించి 
సరిలేని జంటగా సంచరించెడివేళ సృష్టికే! 


॥ సృష్టికే! 


a Ss 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ షై 
www.etelangana.org 


కన్నతల్లి సేవే అన్నిపనులకన్నా మిన్నగా భావించే శ్రీరాములు గారు 
ఆమె అభీష్టాన్న్‌ తొలిచూలుదాల్చిన ఇల్లాలి ముళ్చటనూ నెరవేర్టడానికై 
పరమపావని, విశ్వమాత, శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి వెలసన 
పుణ్యక్షేత్రం పెనుగొండ సందర్శించాడు. దుష్కామవర్తనలను అంతం 
చెయ్యడానికై ఆత్మ శక్తి జ్వాలల్లో అవతారం చాలించిన పుణ్యపేటిక శ్రీవాసవ్‌ 
మాతను మనసారా పూజించి కీర్తిస్తున్నారు. 


పల్లవి: మాతానమో ! విశ్వమాతానమో ! 
శ్రీవాసవీ కన్యకాంబానమో ! ॥మాతా॥ 


1. దుర్మార్లముల బాపి - సన్మార్గముల చూపి 
కలుషమ్ములను గాల్లు కమనీయమూర్తీ! 
సౌందర్య సౌశీల్య సౌభాగ్య చాతుర్య 
రసరాజ్యములనేలు - రమణీయటీప్తీ ! ॥మాతా॥ 


2 ఓంకార హ్రీంకార క్లీంకార రాజిత 
శ్రీ చక్ర ఘన శక్తిమయరూపిణీ ! 
శుక పద్మ వీణా వరద హస్త శోభిత ; 
శత పత్ర దళ జలజ సంవాసినీ ! ॥మాతా॥ 


3. చింతామణీ ! విజయ ! చండికా! శారద ! 
ప్రకృతి ! త్రిలోచని ! భద్రకాళి ! 
వైష్ణవి ! పరాశక్తి ! దుర్జాది నామముల 
వెలుగొందు ఘన రూప తేజస్వినీ || ॥మాతా॥ 


॥మాతా 


mt ననన నలప 
38 లేందరో మహానుభావులు 


ఎంతటి వారికైనా జీవితమంతా బక్క రీతిగా నడవదు. సౌజన్యమూర్త్‌, 
నంభంసేవానురక్తీ ఐన శ్రీరాములు వ్యాదయాకాశాన్ని కూడా 
విషాదమేఘాలు కమ్ముకున్నాయి. పుట్టిన ఐదవనాడే, పురిటి కందైన 
పుత్రుడూ, గర్భశోకంతో ఆరునెలల్లో అర్థాంగి సీతమ్మా, ఆ తర్వాత 
అనతికాలంలోనే కన్నతల్లీ - ఒకరి తర్వాత ఒకరుగా శ్రీరాములు గారికి 
దుర్భరశోకం మిగిల్చి తరలిపోయారు. ఆయనపై ఎడతెరిపిలేని పిడుగుల 
వాన కురిసింది. మరొకరైతే ఆ వెతల మంటల్లో మాడి మసై పోయేవారే. 
ధైర్య సముద్రుడు కాబట్టి తట్టుకున్నారు పొట్టి శ్రీరాములు. ఎందరెన్ని విధాల 
చెప్పినా వినక ఇంకా సంపాదన ఎవరినుద్దరించడానికనే వైరాగ్యంతో 
ఉద్యోగానికి స్వస్తిచెప్టి జాతి నేత గాంధీజీ అనుయాయిగా సబర్మతి చేరాడు 
శ్రీరాములు. ఇప్పుడాయన మాటా, మనసూ, తనువూ నిత్యనిరంతరం 
సంభంసేవకే అంకితమయ్యాయి. సహజంగానే మాత్యవత్సలుడైన 
సహృదయస్తూర్తి శ్రీరాములు గారి నర్వస్వమై కూర్చున్నది సంకెళ్లలో ఉన్న 
భరత మాత. జనని స్థానాన్ని జన్మభూమి అధివసించి శ్రీరాములుగారిని 
జవ్మసార్థక్యంవైపు నడిపించింది. ఖాదీ ప్రచారం, హరిజనుల ఆలయ ప్రవేశం, 
కుల వర్ష రహిత సమాజం కోసం పోరాటం, ప్రేమ సమాజ నిర్మాణాత్మక 
కార్యక్రమాలు వెనుదిరుగని దీక్షతో నిర్వహిస్తున్నారు. 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 39 


www.etelangana.org 


పల్లవి: _ జన్మసార్టకముగా జన్మభూమి సాక్షిగా 
సంఘసేవ దీక్షగా సలిపెను శ్రీరాములు ॥జన్మ॥ 


1. సబర్మతి వాటిలో సత్యాగ్రహధాటిలో 
జాతినేత గాంధీజీ ప్రియతమ జన కోటిలో 
హరిజనోద్యమాదులలో అత్యంత పరిశ్రమతో 
జాతీయత పాదుకొలుప సర్వసమర్దణము జేసె జన్మ! 


2. మద్యపానరీతి మాన్సి మానవతను మేలుకొలిపె 
అస్ట్యశ్యత రూపుమాప - అందరి పంక్తిని భుజించె 
ఖాదీ ఉద్యమమును, స్త్రీ విద్యాభ్యాస విధానము 
వితంతు - వర్ణాంతర కళ్ళాణములను ప్రోత్సహించె _. ॥జన్న॥ 


॥జన్ము॥ 


40 లేందరో మహానుభావులు 


స్వదేశోద్య మంతోపాటు స్వరాష్టోద్యమంకూడా సమాంతరంగా 
సాగినకాలమది. క్రీ = శే 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ 
మహాసభలో చర్చకు గిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమంలో 
భాగంగా ఆంధ్రరాష్ట్ర కౌొంరెస్‌ సంఘం ఆవిర్భవించింది. ప్రత్యేకాంధ్రరాష్ట్రం 
ఏర్పడాలని ఎందరో ప్రముఖులు, దేశభక్తులు ఆందోళనలు జరుపుతూ 
వచారు. అంతవరకూ సంఘసేవే పరమార్థంగా జీవిస్తూ వచ్చిన పొట్టి 
estan మాటలతో పని జరగడం లేదని భావించి, నేడు మనందరం 
హాయిగా జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ కోసం స్థిర సంకల్పంతో 
ఆమరణ నిరాహార టికీ ఆరంభించారు. 


సల్లవి : ఏలేలో ఏలేలో పొట్టి శ్రీరాములు ఏలేలో 
“  ఎతతో ఏలేలొ ఏలేలో జాతికే వన్నెలు ఏలేలో _ ॥ఏలేలో, 


1. తేనె చినుకుల వంటి తెలుగు పలుకుల మురిసి 
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమును తేదలచి 
ఆనురణ టీక్షతో ఆహారమును విడిచి 
es రణదువేయ సిద్దపడినాడే ॥ఏలేలో। 
3 ము ? 


౨ కంటిలో రపికాంతి - ఏలేలో - కాయమున శశికాంతి -ఏలేలో 
మోవిపె ఉరునవ్వు - ఏలేలో - నుదుట బ్రహ్మస్సూర్తి -ఏలేలో 
ను. త్వాగమే -ఏలేలో - పరులదే జీవనము - ఏలేలో 
జలధి గంఖీరుడే - ఏలేలో - మేరునగథిరుడే - ఏలేలో 

| ॥ఏలేలో॥ 


॥వలేలో। 


PEM PD సన ల నాయ అత్యాస వం PSI DVT TTI SE Swan te 0) 
కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్‌ 41 


www.etelangana.org 


క్రీ.శ. 19వ అక్టోబర్‌, 1952 రోజున మద్రాన్‌లోని శ్రీబులుసు 
సాంబమూర్తి గారి వసతిలో ప్రారంభించిన శ్రీరాములుగారి ఆమరణ 
నిరాహారటిక్ష 15-12-52 వరకు 58 రోజులపాటు సాగింది. ఆంధ్రులకు 
కొత్త ఊపిరి పోయడానికి పరితపించిన కారణ జన్ముడు, అవతారమూర్తి 
శ్రీరాములుగారి పవిత్ర దేహం 119 పౌండ్ల బరువు నుండి 84 పౌండ్లకు 
క్యశించిపోయింది. 


బుర్రకథ 


జాల 


కథకుడు : ఆంధ్రప్రదేశ్‌కై ఆమరణాంతం దీక్ష పట్టినాడా! 

వంత: అయో తందానా తానె తందానానా! 

కథ : అయ్యో - ఆంధ్రజనుల - అభ్యుదయం కోసం - అసువులిచ్చినాడా 

వంత: అయ్యో...... . .. తందానా దేవ వందనానా! 

కథ : అయ్యో - కళకళలాడే కన్నులకాంతి కళను దప్పినాదా! 

వంత : హరిహరి 

కథ : పరులకోసమే నిలిచిన దేహం బలముక్రుంగినాదా! ॥హరిహరి॥ 
మిసమిసలాడే గోధుమవర్ణం మిసిమిప్‌డినాదా! ॥హరిహరి॥ 
నవనాడులలో నవనవలాడే జవముతొలగినాదా!. . ॥హరిహరి॥ 
నీరూ తేనే నిమ్మరసాలే జీవంబైనాయా! ॥హరిహరి॥ 
నిద్రవైన తన నిష్టను విడువని నిర్మల చరితునకూ . ॥1హరిహరి॥ 

వంత: అయ్యో....., తందానా దేవ వందనానా ! 

కథ : అయ్యో - ప్రముఖులెందరో పరిపరివిధముల పరితపించినారా! 

వంత: హరిహరి! 


42 లేందరో మహానుభావులు 


కథ : పత్రికలెన్నో పలువిధాలుగా ప్రస్తుతించినాయా! ॥హరిహరి॥ 
పరులకోసమే పట్టిన దీక్షకు ప్రజలు క్రుంగినారా! .. ॥హరిహరి॥ 
క్రుంగి, పొంగి సర్వాంధ్ర దేశ ప్రజక్రుద్దరౌద్ర గతిలో - ॥హరిహరి॥ 
హర్తాళ్‌ బంద్‌లు సభలాందోళనలె న్నా చేసినారా ॥హరిహరి॥ 
రాజకీయ వర్షాలు తీవ్ర సంక్షోభమొందినాయా ॥హరిహరి॥ 

వంత:. అయ్యో: =.... , తందానా తానె తందనానా ! 

కథ అయ్యో - వాంతులు మొదలై దేహపరిస్థితి అతలకుతలమయ్యె 

వంత: హరిహరి! 

కథ: గొంతుక వాచీ నీటిబొట్టయిన గుటకే పడదాయే ॥హరిహరి॥ 
తెలివి తప్పుట, తెలివి వచ్చుట తీరుతీరులాయే ॥హరిహరి॥ 
నిద్రతగ్ల్గె - నాడీ చలనాలే నిలిచి నిలిచి సాగే ॥హరిహరి॥ 
శ్వాసక్రమముగా స్తంభనమొందె - ఏదిదారి మనకూ ॥ హరిహరి॥ 
అనుచు ఆంధ్రులూ అరవలందరూ హాహా కారముతో ॥హరిహరి॥ 
ఆక్రోశించిరి పట్టరాని శోకాగ్షి కాల్చి వేయా ॥హరిహరి॥ 

వంత : అయ్యో ..... , తందానా దేవ వందనానా ! 

కథ : అయ్యో - కదలి పోయె శ్రీరాములు దేహము కఠిన దీక్ష నిలిచీ 

వంత: హరిహరి! 

కథ లేచిపోయె శ్రీరాములు ప్రాణము హంసవోలె ఎటకో - ॥హరిహరి॥ 
తరలిపోయె శ్రీరాములు తేజము ధరణి విడిచి పెట్టి" హరిహరి 
నిలిచి పోయె శ్రీరాములు నవ్వులు నిత్యనిరంతముగా ॥హరిహరి॥ 

వంత; అయి నళ , తందానా దేన వందనానా ! 

క 1తందాగుతాన॥ 
తందానా తందాగు తందనా తానె తందనానా ॥తందానతాన॥ 
తా - తకిటతరి - తరికిట రయుంతరి - తా 

xXx 
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 43 


www.etelangana.org 


44 


అరెరే - ధన్యమైనదీ ఆంధ్రజగతి శ్రీరాములు దయచేతా 
భళాభళి 

ధన్యమైనదీ కన్నకడుపు శ్రీరాములు జన్మించా 1 భళాభళి॥ 
పరులకోసమే మేనుదాల్చె శ్రీరాములు కడవరకూ ॥భళాభళి॥ 
పరులకోసమే శ్వాసతిసె శ్రీరాములు కడవరకూ ॥భళాభళి॥ 
పరులకోసమే శ్వాసవిడిచె శ్రీరాములయ్యొ తుదకూ ॥భళాభళి॥ 
పరులకోసమే మేను విడిచె శ్రీరాములయ్యొ కడకూ ॥భళాభళి॥ 
ధన్యము ధన్యము ఆంధ్రరాష్ట్రమా ధన్యజీవి వలన _ ॥భళాభళి॥ 
ధన్యము ధన్యము ఆంధ్ర దేశమా అమరజీవి వలన ॥ భళాభళి॥ 
వినరా ఆంధ్రకుమారా ! ధీరా ! అమరజీవి గాథా ! 
తందానతాన 

కనరా ఆంధ్రకుమారా ! ధీరా! శ్రీరాములుగాథా ! ॥తం॥ 
వినరా ఆంధ్రకుమారా ! ధీరా! అమరజీవగాథా! ॥తం॥ 
ఆత్మార్దణతో ఆంధ్రరాష్ట్రమును నిలిపెను మహరాజు ॥తం॥ 
ఆత్మాహుతితో ఆంధ్రభాషనే కొలిచెను మహరాజు ॥తం॥ 
అసువులు పోసి ఆంధ్రులందరిని సాకను మహరాజు ॥తం॥ 
తందానా....,తందానా...., తానె తందానానా ! ॥1తం॥ 
తందానతందాన తందనా తానె తందనానా ! ॥తం॥ 

తా - తకిటతరి - తరికిరుంతరి - తా 


లేందరో మహానుభావులు 


త్యాగపూర్ణజీవ అమరజీవి ఆత్మాహుతితో అఖిలదేశం కదలిపోయింది. 
ఆయన ఆశయాల పంటగా ఆంధ్రప్రదేశ్‌ భాషా ప్రయుక్త రాష్ట్రం క్రీ. శ. 
1956 నవంబర్‌ 1 శుభదినాన అవతరించింది. 


పల్లవి: మంచికోసం జీవితాలను పంచి ఇచ్చిన నాయకులలో 
అగ్రగామివి అమరజీవీ! ఆంధ్రరాష్టాభ్యుదయ ఠప్‌! ॥1మంచి॥ 


1. పేరులోపల పొట్టి ఉన్నా - ప్రేమ గుణమున దిట్టనీవు 
రాష్ట్ర జనులకు రామ రక్షగ రాణకెక్కగ పుట్టినావు 
వంచనలకే నిలయమైన పరిస్థితుల పరిమార్షినావు 
దీక్షలో నీ సాటినీవై దివిజలోకము మెట్టినావు ॥మంచి॥ 


2 ఎన్ని జన్మల తెలుగు రక్తము ఉన్నదో నీ మేనిలోపల 
బరులు చేయని రీతిలో ఊపిరులు దానము చేసినావు 
దేశ భాషకు ప్రాణమిడి ప్రత్యేక రాష్ట్రము వెలయజేసిన 
మహితమూర్తీ ! అమరజీవీ! మామనస్సుల చిరంజీవీ! 
॥మంచి॥ 


౩. ధన్యమైనది మాత్యగర్ణము - ధన్యమైనది ఆంధ్రరాష్ట్రము 
ధన్యమైనది నీవు మసలిన ధరణిలో అణువణువు సైతము 
జాతి చెర తొలగించినట్టి ప్రహేతిగాంధీజీకి సాటిగ 
భరతకీర్తిని వెలుగజేసిన భవ్యమూర్తీ! అమరజీవి! ॥మంచి॥ 


॥మఘంచి॥ 


xxx 


కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌ 45 
www.etelangana.org 


